Registered No. HSE -49/ 2016 


HAIRA 
. 
PRAA 


JT OF ANDS 


CAN 


VERNMENT 


C 


AN 


. 


. 


. 


. 


an. 


. 


Tol 


conom 


S 


parao 


- 


ఆందపద్మే 


Procogn 


Surya 


RIGHT TO 
INFORMATION 


जपत 


0 : 1 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.17 


AMARAVATI, SATURDAY, APRIL 28 , 2018 


G.42 


PART II - MISCELLANEOUS NOTIFICATIOSN OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition) 


RC. C/ 285 / 2017 ప్రకాశంజిల్లాభూసేకరణ ప్రకటన 

Date : 17- 2- 2018 
ఫారం నెం . VII 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు, 

పారదర్శకత చట్టంలో సెక్షన్ 19 (1 ) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 25 , సబ్ రూల్ ( 1 ) ననుసరించి ) 


రూఢీప్రకటన 


క్రింది షెడ్యూలులో నిర్దిష్ట పరచిన భూములను మరియు వాటి విస్తీర్ణములను ప్రజా ప్రయోజనముకైఅనగా కందుల 
ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించి 15R /23R Minor Left Main Canal నిర్మాణము కొరకు అవసరమైనవని 
శ్రీ స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ ), పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలువారు భావించినందున , 2013 సంవత్సరం 30వ 
చట్టంలోని 15వ విభాగంననుసరించి సంబంధిత వ్యక్తుల నుండి వచ్చిన అభ్యంతరములపై విచారణ జరిపినపిమ్మట శ్రీయుత 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు వారు సంతృప్తి చెంది ఈ దిగువ షెడ్యూలుదాఖలా 
భూములను ప్రజా ప్రయోజనముల నిమిత్తం భూసేకరణగావించుటకు నిర్ణయించినారు . మరియు భూసేకరణకోరిన సంస్థ వారు 
అవసరమగుబడ్జెట్ నిధులను ఆర్థిక సంవత్సరం 2015 -16 నకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు లేఖ నెం . 250 యం . తేది . 10 - 08 - 2015 
ద్వారా సమకూర్చినారు . ఈ క్రింది రూఢి ప్రకటన 2013 సంవత్సరం 30వ చట్టంలోని 19 (1 )విభాగం ననుసరించి చేయబడినది . 

రూఢీప్రకటన 
శ్రీయుత స్పెషల్ డిప్యూటి కలెక్టరు (భూసేకరణ ), ఒంగోలువారు 2013వ సంవత్సరం 30వ చట్టంలోని 19(1 ) విభాగం 
ననుసరించిన ఈ దిగువ నుదహరించిన షెడ్యూలులో దాఖలా భూములు మరియు షుమారుగా వాటి విస్తీర్ణములను ప్రజా 
ప్రయోజనమునకై అనగా కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించి 15R / 23R Minor Left Main 
Canal నిర్మాణము కొరకు అవసరమైనవని ఇందు మూలముగా ప్రకటన చేసియున్నారు . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, April 28 , 2018 


షెడ్యూలు 
మండలము : నాగులుప్పలపాడు 


జిల్లా: ప్రకాశం 


గ్రామము : మాచవరం 


మొత్తం 


క్రమ | సర్వే 
సంఖ్య నెం . 


విస్తీర్ణం 


కాలువ 

క్రింద 
తీసుకొని | భూస్థితి 
విస్తీర్ణం 


సంబంధిత ఆసామీ పేరు 
మరియు చిరునామా 


ఎ . సెం . 


ఎ . సెం . 


సరిహద్దులు చెట్లు మరియు 

కట్టడముల 
ఉత్తరం | దక్షిణం| తూర్పు | పడమర | 

వివరాలు 
సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం . 
స.డి . నెం. స.డి . నెం . స.డి . నెం . స.డి . నెం . 
197 | 206 , | 199 | 196 

205 | 12 


1 . | 199 | 18 . 24 | 0. 55 | 


మెట్ట 


0 . 10 | 


మెట్ట 


197 


206 , 


196 


| బెల్లం బసవయ్య 
తండ్రిచెంచయ్య 
అల్లంకి కల్పన 
తండ్రి ఏకంబరరావు 
నల్లూరి వెంకటేశ్వర్లు 
తండ్రి సుబ్బారావు 


205 


0 . 62 


| మెట్ట 


206 , 


199 


196 


205 


207 


2 . | 206/ 2 3. 18 | 0. 16 | మెట్ట 


| 199 


206/ 1 | 


196 


7. 03 | మెట్ట 


199 | 207 | 206 / 1 | 196 


మెట్ట 


199 | 207 | 206 /1 | 196 


మెట్ట 


199 | 207 | 206 /1 | 196 


నల్లూరి శేషగిరి 
తండ్రి వెంకటేశ్వర్లు 
మారెళ్ళ శ్రీనివాసరావు 
తండ్రికోటయ్య 
మారెళ్ళ సుబ్బారావు 
తండ్రిరాఘవులు 
| మారెళ్ళ ఎల్లమంద 
తండ్రి 
కోటయ్య 

పెంట్యాల వెంకయ్య 
తండ్రి పెద్దన్న 
మర్రేళ్ళ వెంకటేశ్వర్లు 
తండ్రి అంకమ్మ 
మర్రేళ్ళ వెంకటేశ్వర్లు 
తండ్రి అంకమ్మ 


3 . 


0 . 04 


206 / 
1సి 


మెట్ట 


06 / 1 


| 196 


0. 15 | మెట్ట 


206 / 


206 / | 196 


206 / 
1సి 


206/ | 0. 64 | 0. 02 | మెట్ట 


206 / | 196 


206/ | 207 || 
1C 


3బి 


ЗА 


207 | 0 . 88 | 0. 155 | 


మెట్ట 


206 


| 218 


| 208 


0 . 155 | మెట్ట 


206 


| 218 


| 


208 


221 


0. 08 | మెట్ట 


206 


| 208 


221 


ఇనగంటి లక్ష్మా రెడ్డి 
తండ్రి బుచ్చిరెడ్డి 
ఇనగంటి బైరాగిరెడ్డి 
తండ్రి బుచ్చిరెడ్డి 
ఇనగంటి అంజిరెడ్డి 
తండ్రి 
జయరామిరెడ్డి 
ఇనగంటి కోటిరెడ్డి 
తండ్రి 
జయరామిరెడ్డి 
| కోట వెంకటేశ్వర్లు 
తండ్రి సత్యనారాయణ 
నల్లూరి వెంకటేశ్వర్లు 
తండ్రి సుబ్బారావు 


0. 22 | 


మెట్ట 


206 || 


206 


208 


221 


7. | 220 / | 2. 04 | 0. 19 | 


మెట్ట 


218 


2201 
3C 


220/ 
ЗА 


0. 19 | 


మెట్ట 


218 


2201 


230 , 
240 


220/ 
3c 


ЗА 


ANDHRA PRADESH GAZETTE, April 28 , 2018 


కాలువ 
క్రింద 


క్రమ | సర్వే 


సంఖ్య || 


సంబంధిత ఆసామీ పేరు 
మరియు చిరునామా 


నెం . 


తీసుకొన్న | భూస్థితి | 


విస్తీర్ణం 
ఎ . సెం . 


సరిహద్దులు చెట్లు మరియు 

కట్టడముల 
ఉత్తరం | దక్షిణం| తూర్పు | పడమర | 

వివరాలు 
సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం. 
స.డి . నెం. స.డి . నెం . స.డి . నెం . స .డి . నెం . 


విస్తీర్ణం 


ఎ . సెం . 


3 . 95 


కందులదానియేలు 


220 | 239 | 240 / 


230 


| 239 


238 / 


9 . | 238 / | 16. 65 | 0 . 32 | మెట్ట 

131 


సానాల సుందరాచారి 
తండ్రి వెంకట సుబ్బయ్య 


238 / 
142 


230 


18 


0 . 11 | 


మెట్ట 


238 / 


238 / 


238 / 


230 


సానాల మల్లికార్జునరావు 
తండ్రి బ్రహ్మయ్య 


| 14 | 


1B2 


10. | 238 / | 1 . 85 | 0. 10 | మెట్ట 

161 


230 


1B 


11 . | 238 / | 1 . 84 | 0 . 10 | మెట్ట 

1h1 
12. | 231/ | 11 . 01 | 0. 67 | మెట్ట 


162 


మూలగని రమాదేవి 

238 / 

238 / 
తండ్రి వెంకట్రావు 

102 
మొగిలి కృష్ణారావు 238 / || 

| 238 / | 238 / | 230 
తండ్రి వెంకటేశ్వర్లు 

1A 
యనమలమంద సుబ్బారావు | 239 | 238 /B | 2381 
తండ్రి శేషయ్య 

1A2 
గంటా పెద్దన్న 

238 / 
తండ్రి సీతారామయ్య 
బెల్లం సాయిబాబు | 231 | 265 | 266/ 2 | 267 
తండ్రి వెంకట సుబ్బయ్య 


13 


0 . 06 | మెట్ట 


1A2 


13. | 266 / 1 8 . 15 | 0. 23 | మెట్ట 


0. 26 | మెట్ట 


పసుపులేటి వెంకాయమ్మ | 231 | 265 | 266/ 2 | 267 
తండ్రి నాగేశ్వరరావు 


14. | 265 / | 3. 85 | 0. 05 | మెట్ట 


266 | 260 


265 / 


264 


భూపతి బైరాగి 
తండ్రిచంద్రయ్య 


15. | 264 / | 4. 98 | 0. 03 | 


మెట్ట 


264 / 


267 


1 . 


1B 


0. 05 


| 


మెట్ట 


267 


264 / 
1ఎ 


264 / 
18 


0 . 01 


264 / 


268 


మెట్ట 


264 / 


1సి 


18 


భూపతి చిన బైరాగి 265 | 353 
తండ్రి వెంకయ్య 
భూపతి బైరాగి 

| 265 | 353 
తండ్రిచంద్రయ్య 

యనమలమంద సుబ్బారావు | 265 | 353 
తండ్రి శేషయ్య 

యనమలమంద వెంకటేశ్వర్లు , 265 | 353 
తండ్రి అంకమ్మ 
చనగాలకోటమ్మ 

265 | 353 
భర్త వెంకటేశ్వర్లు 
ఈమని అనిత 

265 | 353 
భర్త హనుమంతరావు 


0 . 03 | మెట్ట 


264 / | 269 


264 / 
1సి 


1B 


0. 04 


| 


మెట్ట 


264 / 
1సి 


264 / | 270 
18 


264 / 


0. 19 | 


మెట్ట 


264 / 


| 271 


ANDHRA PRADESH GAZETTE , April 28 , 2018 


సంబంధిత ఆసామీ పేరు 
మరియు చిరునామా 


కాలువ 
|క్రమ | సర్వే మొత్తం 

క్రింద 

| భూస్థితి 
సంఖ్య | నెం . విస్తీర్ణం 

ఎ . సెం . 

విస్తీర్ణం 

ఎ . సెం . 
16. | 264 / | 0. 99 | 0. 02 | మెట్ట 

2బి 


సరిహద్దులు 

చెట్లు మరియు 

కట్టడముల 
| ఉత్తరం | దక్షిణం| తూర్పు | పడమర 

వివరాలు 
సర్వేనెం, సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం . 
స.డి . నెం . స .డి . నెం. స.డి . నెం. స .డి . నెం . 
265 | 353 | 264 / | 267 


భూపతి చిన బైరాగి 
తండ్రి వెంకయ్య 


1B 


264 / 


0 . 14 


| మెట్ట 


265 | 353 


భూపతి బైరాగి 
తండ్రి చంద్రయ్య 


264 / | 268 
1B 


2బి 


0. 23 | 


మెట్ట 


264 / 
2బి 


269 


యనమలమంద సుబ్బారావు | 265 
తండ్రి శేషయ్య 


264 / 
18 


264 / 


0 . 10 | 


మెట్ట 


270 


యనమలమంద వెంకటరమణ, 265 | 353 
రావు తండ్రి శేషయ్య 


2బి 


264 / 
1B 


0. 07 | 


మెట్ట 


271 


264 / 
2బి 


264 / 
1B 


యనమలమంద వెంకటేశ్వర్లు 265 | 353 

తండ్రి అంకయ్య 
0. 05 | మెట్ట | చనగాలకోటమ్మ 265 | 353 | 

భర్త వెంకటేశ్వర్లు 


264 / 


272 


264 / 
29 


1B 


| 265 | 353 | 264 / | 273 


0. 06 | మెట్ట | ఈమని అనిత 

భర్త హనుమంతరావు 


మొత్తం 


5 . 98 


స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు భూసేకరణ అధికారి కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ , 
కార్యాలయము, ఒంగోలు నందు సదరు భూముల ప్లాను ఉంచినందున పని దినములలో కార్యాలయ వేళల యందు 
పరిశీలించుకొనవచ్చును . 


భూసేకరణ వలన పునరావాస పున : నిర్మాణము చేయవలసి వచ్చు కుటుంబముల సంఖ్య లేవు . అందువలన పునరావాస 
స్థలము గుర్తించబడలేదు . పునరావాస మరియు పున : నిర్మాణ పధకము సంగ్రహ నివేదిక భూసేకరణ అధికారి , ఒంగోలు 
వారి కార్యాలయము నందు ఉంచబడినది . 


ప్రాజెక్టు నిర్మాణ దశలో అవసరమైన భాగములో గనులు మరియుఖనిజములు త్రవ్వుట / తొలగించుట / వినియోగించుట 
తప్ప భూసేకరణ షెడ్యూలు మిగిలిన భూములలో ఉన్న బొగ్గు గనులు , ఇనుపరాయి, పలకరాయి లేదా యితర ఖనిజములు 
అవసరము లేదు . 


నాగలక్ష్మీ, ఎస్. I.A. S ., 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) , ( FAC) 
పి .యస్. వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు. 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada , www.apegazette. cgg . gov.in 


